9 
ఆభ్నాకం 


Digitized by PPRACHIN, SOA 


ముఖచిత్ర రచన : బాపు 

అట్టలోపలివైపున అచ్చు వేసిన శిల్పంలో కనబడేది శుద్దోదన మహారాజుకు గౌతమ బుద్దుని 
తల్టియెన మహారాణి మాయాదేవి కన్న స్వప్షం గురించి జ్యోతిష్యులు వ్యాఖ్య చేస్తూ ఉండిన 
దృశ్యం. వారికి దిగువ వారి వ్యాఖ్యను రాసుకుంటున్న లేఖకుడు కనిపిస్తాడు. భారతదేశంలో 
లేఖనకళ చిత్రశిల్బంలో నిబద్దమై లభించే దృష్టాంతాలలో ఇదే (ప్రాచీనమైనది. 

నాగార్జునకొండ క్రీ.శ. 2వ శతాబ్దం. 

(జాతీయ పురావస్తు ప్రదర్శనశాల, న్యూఢిల్లీవారి సౌజన్యంతో) 


Digitized by PPRACHIN, SOA 


సాహిత్య అకాదెమీ అవార్డుపొందిన ఒరియా కవితల సంకలనం 


ఆహ్నాకం 


జగన్నాథ (ప్రసాద్‌ దాస్‌ 


తెలుగు అనువాదం 


big 


సాహిత్య అకాదెమీ 


Digitized by PPRACHIN, SOA 


oo ୦୦ ଏ ୦ 


సమాట్టు 


మహాభారకం 


విప్పవం వస్తోంది 


దేవి ఆరమనం 
భువనేశ్వర్‌ 
శూన్యగృహం 
మెట్లు 
పూరీ 
కర్ఫ్యూ 
నవరుంజరో 
కటక్‌ 

5୪୫ 
మృత్యుబోధ 
కాలీ 

చరిత్ర 


గాంధీ 


—_ 


0 ୦୨ 2 


11 
14 
16 
18 
21 
23 
25 
29 
31 
33 
35 
37 


Digitized by PPRACHIN, SOA 


17. 
18. 
19. 
20. 
21. 
22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 


585° విందం 
భయ్యం 
ఆహ్నికం 
శిథిలాలు 
రాబోయేకవిక 
ధర్మయుద్దం 
నిదరావటంలేదు 
మహానది 
హిరోషిమా 
కాలాహాండీ 
రోపబంధు 
పక్షులు 
అందుబాటు 


బాలియాపాల్‌ 


39 
41 
43 
45 
47 
50 
52 
55 
58 
60 
62 
65 
67 
69 


Digitized by PPRACHIN, SOA 


Ahnikam : Telugu translation by J. Bhagyalakshmi of 
J.P. Das’s Award winning Oriya Poetry Collection Ahnika, 
Sahitya Akademi (2007), Rs. 60 


© Sahitya Akademi 


First Published : 2007 


సాహిత్య అకాదెమీ 

రవీంద్ర భవన్‌, 35, ఫిరోజ్‌షా రోడ్‌, న్యూఢిల్లీ - 110 001. 

“స్వాతి” మందిర్‌ మార్గ్‌, న్యూఢిల్లీ - 110 001. 

జీవన్‌తారా భవనర, డైమండ్‌ హార్బర్‌ రోడ్‌, కోల్‌కటా - 700 053. 

443, గుణ బిల్లింగ్స్‌, తేనాంపేట, అన్నాశాలై, చెన్నై - 600 018. 

సెంట్రల్‌ కాలేజ్‌ క్యాంపస్‌, డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ వీధి, బెంగళూరు - 560 001. 

172, ముంబయి'మరారి గ్రంథ సంగ్రహాలయ మార్ష్‌, దాదర్‌, ముంబయి - 400 014. 


ISBN : 81-260-2331-7 


వెల: రూ. 60 


Typesetting by MAP Systems, Bangalore 
and printed at Liberty Enterprises, Bangalore 


Digitized by PPRACHIN, SOA 


సక్రూట్లు 
୧୬ 
చివరిసారిగా నీ మహలు చుట్టూ 
ప్రదక్షిణం చేసుకో, సమ్రాట్టూ, 
చరిత్రలోని ఈ విరామ సమయంలో 


వీధుల్లోని అశాంత ప్రజల కాలం 
నిన్ను కబళించే లోపుగా 


ఇప్పుడేగుర్తు చేసుకో 

అభిషేకం ఎప్పుడు జరిగిందో 

నీ పరిపాలన ఎంతకాలం సాగిందో 
రాజ్యాభిపేకానికి, అకాలమృత్యువుకు 
సింహాసనానికి, అంతఃపురానికి మధ్య 
ఎన్ని హత్యలు, ఎన్ని దోపిడీలు 
ఎన్నికలహాలు, ఎన్నికల్లోలాలు జరిగాయో ! 


ఇక్కడ నువ్వేమి చూస్తావు ? 
5 'భాండాగారం ఖాళీగా ఉంది 
నీ రాజకోశాన్ని నువ్వే కొల్లగొట్టావు 
నపుంసకుడివి కాదని బుజువుచెయ్యటానికి 
నీవు అపహరించుకు వచ్చిన కన్యల 
వేడినిట్టూర్చులతో 
నీ ఆనందాల ఉద్యానవనం 
కాలిబూడిదయింది 
నీ చేతి స్పర్శతో మరణించిన 
నీ ప్రియమైన పక్షిదేహం 
ఇంకా పంజరంలో ఉంది. 

ఆహ్నికం/1 


Digitized by PPRACHIN, SOA 


నీ ఆయుధాగారంలో బళ్ళేలనుచూడు 

ఇవన్నీ అడవిలో చెట్లుగా ఉండేవని గుర్తుందా ? 
నేల మీద అస్తవ్యస్తంగా పడిన శవాలు 

ఇవి అమర జీవుల ఎముకల తునకలు 

అక్కడ నవ్వుతున్న కపాలాన్ని చూడు 

అది నీ విదూపకుని తలే ! 

అతని శిరస్సు ఖండించమని 

ఆదేశించింది నీవే. 


బళ్ళేల అడవి దాటుకొంటూ 
అమరజీవుల రకాలు తప్పుకొంటూ 
రాజముకుటాల, జయమాలల 
బూడిదల మీదుగా 
పతాకాల, రణభీరీల అవశేషాల మధ్యగా 
ఇప్పుడు దర్చ్పారునుండి 
అంతఃపురానికి వెళ్ళు. 
రాజజ్యోతిష్యుని గణితంలో 
త్రుటీకాలం హెచ్చు తక్కువలలో 
దిగ్విజయంపట్ల నీ ఆశ 
నిరాశే అయింది. 
నీ అశ్వమేధయోగంలో అశ్వం 
వివాదగ్రస్తమైన సరిహద్దులో 
దెబ్బతగిలి మరణించింది. 
చట్టబద్ధం గాని సంతానాన్ని, 
ఉంపుడుగత్తెల పిల్లలను వధించి 
నీవు సింహాసనమెక్కావు 
అయితే నీకు వంశాంకురమేలేదు. 
2/జగన్నాథప్రసౌాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


నీకున్న ఒకే ఒక వారసుని, 
నీ అంగరక్తకునికి పుట్టినవాడిని 
నీవే చంపించావు కదా ! 


నీ ఎంగిలి తిని బతుకుతూ 

నీ జీవిత చరిత్ర ద్రాసీ వ్యక్తికి 
పక్షూతం Noah. 

నీ మంత్ర, నీ ఆస్థాన సభ్యులు 
అందరూ నిన్ను వదిలి 

కొత్త. సామాజ్యవాదులను 

కొత్త వలసరాజ్యాలను 
వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. 
నీ సైనికులు 

యుద్దాలు చేసేవారి 
అస్తాగారాలలో శరణుజొచ్చారు 
కుష్టరోగుల బస్తీలో 

నీ పట్టపురాణి ఒళ్ళమ్ముకొంటోంది. 


ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి 

లాభమేముంది సమ్రాట్‌ ! 

ఇక వెళ్ళిపో 

నీవు, నీ సామ్రాజ్యం 

చలన చిత్రాలనుండి కూడా మాయమయ్యే లోపుగా 
తుప్పుపట్టిన కిరీటాన్ని 

ద్వారపాలకుని జోలిలో పడేసి 

అంతఃపురంలోని రహస్యద్వారంనుండి 

చరిత్రలోని చీకటిసందులోకి వెళ్ళిపో. 


ఆహ్నికం/3 


Digitized by PPRACHIN, SOA 


మహోభారకుం 
జీవితాంతం మారువేషంలో 
అజ్ఞాతవాసం చేయటానికుండదు 
తమతమ కర్మభూమికి 
తిరిగి రావలసే ఉంటుంది 
తటస్థంగా ఉండటానికి వీల్లేదు 
ఇక్కడ యుద్ధం అనివార్యం 
అందరూ ఏదో ఒక పక్షం చేరవలసే ఉంటుంది. 


ఇక్కడ జీవన మహాకావ్యంలో 
ప్రతిదీ బాత పూర్వకమే 
సామ్రాజ్యానికి, అధికారానికి 
ఎన్నికల పాచికలు, 
భూమిలేని వారికి 
సూదిమొనంత చోటు కల్పిస్తూ 
భూసంస్కరణచట్లాలు, 
హరిజనవాడల లాక్షాగృహాలు 
పాలాల, కార్జానాల రణక్షేత్రాలు 
లేమి, దారిద్యాల వ్యూహాలు 
ప్రతిపక్షాల గురితప్పని బ్రహ్మాస్తాలు 
అట్టడుగు వర్గాల 
నగ్న నిస్సహాయత 
రాజకీయ సంప్రదింపులలో 
నీతి అన్నది లేనేలేదు 
వృద్దులు యువకుల 
వారసత్వాన్ని కోరుతారు 
4/జగన్నాథప్రసాడ్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


అనుచితమైన ప్రతిజ్ఞల కోసం 
పరువు ప్రతిష్టల సమర్పణ 
నిండు సభలో బలాత్కారాలు 
సాక్షులు అంధులవుతారు 
పాతివ్రత్యం ముక్కలవుతుంది 
కామాంధత సర్వస్వీకృతమే 

స్త్రీ అంటే గర్భాశయమే 
బలాత్కారాలు, అపహరణలు 
దైనందిన సంఘటనలే 
పరాక్రమానిదే అసలైన హక్కు. 


ప్రతిదినం ఉండే ధర్మక్ష్మీత్రంలో 

సైరన్ల శంఖధ్వనులు 

యుద్దారంభానికి సూచనలు 
సూర్యాస్తమయం దీనికి అంతంకాదు 
అది మళ్ళీ యుద్దానికి సంసిద్ధతే 
ఈ యుద్దానికి నీతినియమాలులేవు 
కేవలం ఓడిపోవటమే దీనిలో అధర్మం. 


ఆహ్నికం/5 


Digitized by PPRACHIN, SOA 


విపము వసోంది 
(on) =~ 
గ్రహనక్షత్రాలు చూసి 
' జ్యోతిష్యులు ముహూర్తం పెట్టారు 
పెద్దల ఆశీర్వాదాలూ లభించాయి 
విప్లవం తప్పక వస్తుంది 


శాసనసభలో 

దీనికి సంబంధించిన తీర్మానం 
ఏకగ్రీవంగా ఆమోదించారు 
అనుమతి పత్రం 

లభించింది 

ప్రభుత్వ సమాచార పత్రికలలో 
దీనిని ప్రకటించటమూ జరిగింది. 
విష్ణవం వస్తోంది 


విప్లవం వస్తోంది 


న్యాయమూర్తులు తమ కలం గీసిన ఒక గీతతో 

పేదరికాన్ని తొలగించారు. 

ఆర్డినెన్స్‌ ద్వారా 

ఇప్పుడు దేశంలో 

ఉత్పత్తి మూడింతలవుతుంది 

అన్ని నదీనదాలలో 

పాలు తేనెల వరదలొస్తాయి 

అంత్యోదయ అర్థమేమారి 

"ప్రజలందరు సమానులవుతారు. 

విష్ణవం వస్తుందంటే వస్తుంది. 
6/జగన్నాథప్రసార్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


విష్ణ్లవం వస్తుందంటే వస్తుంది. 

ఇక ఏ మాత్రం ఆలస్యంలేదు 

చూడు విప్లవం వస్తోంది 

అద్భుతమైన పటాటోపంతో 

కళ్ళు జిగేలు మనిపిస్తూ 

భిక్షగాళ్ళ గుంపును దాటి 

దొంగఓట్ల కట్టలమీదుగా 

ఎన్నికల విజయాల ఉజ్ఞ్వల ఊరేగింపులలో 

విష్ణవం వస్తోంది 

హరిజనుల బస్తీకి నిప్పంటీస్తూ 

ఊరేగింపుల ఉత్తుత్తి నినాదాలలో 

విష్ట్ణవం వస్తోంది. 

మేధావుల సమ్మేళనంలో చేసిన 

మెజారిటీ తీర్మానంలో 

విప్లవం వస్తోంది. 

నల్లడబ్బు గలగలలో 

స్వేచ్చా స్వప్నాలలో, రోమాన్స్‌ మత్తులో 

విష్ణవం వస్తోంది. 

దళారుల వేలం పాటలలో 

PIO వస్తోంది. 

కిరాయికున్న వార్తాపత్రికల 

ఉత్తేజిత శీర్షికలలో 

విష్ణవం వస్తోంది. 

విష్ణవంకోసం అన్నిచోట్లా 

తోరణాలు కట్టారు, అలంకారాలు చేశారు 

శంఖం, పూజా సామగ్రి పట్టుకొని 

ఊరిస్త్రీలందరూ ఎదురు చూస్తున్నారు 
ఆహ్నికం/7 


Digitized by PPRACHIN, SOA 


కలల ఆజ్జ్ఞననుసరించి 

కార్డ్‌ మార్క్స్‌ కోసం 

కొత్త మందిరం నిర్మించారు 
పూజారిని కూడా నియమించారు 
ఇప్పుడు పూలు, చందనం 

కర్పూర మాలలతో సిద్దంగా ఉండండి 
విష్ణవాన్ని ఎవరూ ఆపలేరు 

విష్ణ్లవం వస్తోంది 

విష్ట్ణవం వస్తోంది. 


8 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


దేవి ఆగమనం 


ఈ సారి ఆమె వచ్చినపుడు 

ఏ తిథి నక్షత్రాలూ చూడలేదు 

శుభ ఘడియలూ లెక్కపెట్టలేదు. 
అలంకారాలకు వేచి ఉండకుండా 
పత్రపుష్పాలు, పూజామండపం, పీఠము 
తళుకు OS కాగితాలు, నియాన్‌లైట్లు లేకుండా 
గంటల ధ్వని పట్టించుకోకుండా 

ఏ మాత్రం సన్నాహాలు లేకుండా 

ఆమె oa. 


చండ, ముండ, శుంభ, నిశ్శుంభలను హతమార్చి 
చండీ చాముండీలను వెంటబెట్టుకొని 
రక్తవీర్యుని లొంగదీసింది 
సుడిగాలి దారి చూపింది 
నిశ్చితమైన ప్రళయం వైపు 
నిరాటంకంగా సింహం ముందుకు పరిగెత్తింది 
రెండువందల కిలోమీటర్ల వేగంతో. 
మహాకాలుని నల్ల మేఘాలనుండి 
ఆమె ప్రియమైన భూమిపై అవతరించింది 
ఖడ్గ కపాలాలతో 
మాంసఖండాలు, CHORES 
చాచిన నాలుక, BDO, నాగము 
వ(జముసలము, అంకుశము, పాశము 
కళ్ళలో సంహారము, శ్వాసలో విధ్వంసము 
వినాశమనే ఏకైకాభిలాషతో. 
ఆహ్నికం/9 


Digitized by PPRACHIN, SOA 


భూగోళం ధ్వంసమయింది 

పటాలు ఛిన్నాభిన్నమయ్యాయి 
భూమి, నీళ్ళు ఏకమయ్యాయి 
కొత్తకొత్త నదీనదాలు వెలిశాయి 
భూభాగము, బురదప్రాంతము 
స్థితి, గతి అన్నీ ఏకమయ్యాయి 
పెనుతుఫాను కళ్ళను కప్పింది. 


ఆమె స్వయంగా స్థాపితమయింది 
ఆదిగంతము వ్యాపించిన జలరాశిలో 
హాహాకార స్తోత్రాలలో 

నిట్టూర్సులు నిండిన హారతుల గంటలలో 
ఆర్తనాదాల భయంకర మంత్రాలలో. 


10 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


భువనీళ్ళర్‌ 


ఆవేగం లేదు 

ఉద్వేగం లేదు 

ఏ మాత్రం ఉత్తేజం లేకుండా 
చరిత్ర పెరట్లో నుండి 
సూర్యుడు ఉదయిస్తాడు. 


విమానాశ్రయానికి అటువైపునుండి 
నక్కల కూతలు 

రాజధానిలో ఉదయమవుతుంది 
సైకిళ్ళ గంటలలో 

చేపల దుకాణాల గుంపులో 
గుడిగంటలు, హారతులమధ్య 
ఆఫీసుగేట్లు తెరుస్తారు. 


కొత్తపాతల సంబంధాన్ని 

కాంక్రీటు రో ద్దు వేరు చేస్తుంది. 

యక్షుల, సాలభంజికల సంవాదాన్ని 

టెలిఫోన్‌ తీగలు అడ్డుకొంటాయి. 

చీకట్లో దాగిన శిలల ఆశ్చర్యాన్ని 

నియాన్‌ లైట్ల వెలుగు తుడిచేస్తుంది. 

పుకార్ల కరుణాత్మక రహస్యాలను 

వార్తాపత్రికల పతాక శీర్ణికలు 

అర్థహీనం చేస్తాయి మొదటి తారీఖుకు ముందే 
సంబరమంతా ముగిసిపోతుంది. 


ఆహ్నికం/11 


Digitized by PPRACHIN, SOA 


మంత్రుల వివరాలు 

రాజ వంశాలతో చేరుతాయి. 

కళింగ యుద్ధం వంటి యుద్ధరంగంలో 
పార్టీలు మార్చే సైనికులెందరో దిగుతారు. 
నిర్ణయాలెప్పుడో తెలియని తారీఖులలో 
యోధథులందరూ 

మ్యూజియంలోని 

చెత్తబుట్టలో చేరుతారు. 


సినిమా పోస్టరుకింద 

పడుకొని ఆవు నెమరేస్తుంది 

పాన్‌ దుకాణం ముందు 

దేశభవిష్యత్తు నిలబడి 

శిల్చనగరంవైపు చూస్తుంది. 

అశోకుడు, ఖారవేలుడు 

ఇప్పుడు ఎవరూ గుర్తుకురారు. 

ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌చేంజ్‌ కార్యాలయం 

ముందున్న గుంపును దాటి 

కారు హోటల్‌ ముఖద్వారం వద్ద ఆగుతుంది. 

సామాజిక చైతన్యంలోని ఎత్తుపల్లాలను 

రిక్షా చక్రాలు కొలుస్తాయి. 

చారిత్రిక గుహలనుండి 

భిక్షగాళ్ళు బయటకొస్తారు 

పురాతత్త్వ శిథిలస్తూవంపై 

బ్యాంకువారి పాను తయారవుతుంది 

విదేశటూరిస్టుల కమేరాలలో 

అశోకాష్టమి, శివరాత్రుల 
12/జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


అర్ధము, ఆశయము 

ఇమిడిపోతాయి. 

ఫైళ్ళమీద దుమ్ము చేరుతూనీ ఉంటుంది 
దేవాలయ శిఖరాలు 

అర్థంలేకుండా ఆకాశాన్ని చూస్తుంటాయి 
సాయంకాలపు విమానం ఎగురుతూ పోతుంది. 
గోడలపై QDS నినాదాలలో 

విష్ణ్లవం జరుగుతూనే ఉంటుంది 
తలవాల్చుకొని మౌనంగా 

అలసిసాలసి ఇవతలికి వస్తారు 
ఆఫీసులోని జనం. 


ఆహ్నికం/13 


Digitized by PPRACHIN, SOA 


శూన్యగ్భహం 


నేను తిరిగి వచ్చాను 
నన్ను నేను శిక్షించుకొనీ ప్రయోగశాలలోకి 


నా ప్రవర్తననంతటినీ 

ఏకాంతంలో వక్లేషించుకోటానికి 

ఎక్కడా ఎవరూలేని ఒంటరితనాన్ని కోరుకొన్నాను 
అంతటా నిశ్శబ్దం 

ఇద్దరి వ్యక్తుల మౌనంలో 

చల్లబడిన టీకప్పులా. 


కానీ అటువంటి ఏకాంతం ఎక్కడుంది ? 
శాపగ్రస్తుడైన నావికునికి 

సముద్ర ప్రయాణం అంతం కాదు 
ఒకగది నుండి 

మరో గది వరకు 

ఎక్కడా ఆగశ్రయమిచ్చే ద్వీపం లేదు 
ఆకాశమంతా చీకటిమయం 

నక్షత్రాలు అస్తమించాయి 

విడిచిపెట్టిన మంచం మీద 

ఏమైనా జరిగే వెచ్చదనముంది. 


స్పర్శతోనీ 

అన్నీ అదృశ్యమైపోయోయి 

దూరంగా కాంతిమాలలా 

బిందువులో చేరే సమానాంతర రేఖలా 
క్రితిజంలో దాగిన ఉపనగరంలా. 

కానీ దృశ్యం దూరమయినపుడు 


14 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


అదంతా వెనక్కి తిరిగి 

చూస్తున్న కళ్ళకు మళ్ళీ చెపుతుంది 
ఆందోళన కలిగించే సమాధానం. 
వేలు చూపిస్తుంది ప్రశ్నవైపు. 


ఇక్కడెక్కడా ఖాళీ స్థలం లేదు 
సాధ్యం కానిది ఏదీ లేదు 

గదులలో ఎడారి 

పైకప్పుపై సాలీళ్ళ గూళ్ళు 

కిటికీ బయటనున్న మైదానం 
బంజరు భూమి అవుతుంది 

ఇల్లు ధ్వంస స్ఫ్టూపమై కూలిపోతుంది 
నాలోని అస్థిపంజరం 

ఖాళీ కుర్చీమీద విశ్రమిస్తుంది 
అంతరాళంలోని కోర్కెల సమూహం 
శూన్యాన్ని పోగొ టుంది 


నీవు వస్తావన్న హామీలతో 

ఇల్లు నిండిపోయింది 

నీ ప్రయాణాల అశాశ్వతత్వం 
గోడలను అలంకరించింది 

నా ఇచ్చాశక్తి చాటి చెపుతుంది 

నిన్ను తిరిగి తీసుకురాలేని అశక్తతను. 
ఇక్కడ శూన్యం నిండిపోయింది. 

నా ఏకాంతాన్ని కలచివేస్తుంది 

నేను మళ్ళీ మళ్ళీ రావాలనే 
అర్థహీనమైన బాధ్యత, 


ఆహ్నికం/15 


Digitized by PPRACHIN, SOA 


మెట్టు 


ఇంత తక్కువ దూరంలో 

ఏ ప్రయాణానికీ 

ప్రారంభమూ లేదు, అంతమూ లేదు 
చేరవలసిన స్థలం గురించి వినవచ్చేమాటల్లో 
శిథిలమవుతున్న బండరాళ్ళు, 

ఒకదాని తర్వాత మరో అడుగు ఉంటాయి. 
అవి తెలియజేస్తాయి 

గమనం నుండి ఆగమనం 

ప్రస్థానంనుండి మహా ప్రస్థానం 
జఠరంనుండి స్వర్గద్వారం వరకు 
పాదపీఠంలోని విశృంఖలత నుండి 
చరమబిందువులోని సంయమం వరకు. 


అన్వీషకుల నిట్టూర్పులలో 
పటాలలోని విశ్వాసాలు 
పేలవమైపోతాయి 

విశ్వాసాల పద్యవ్యూహంలో 
దృఢ సంకల్పులైన యాత్రికులు 
దారి తప్పుతారు 

చేరిన ఉత్సాహాన్ని పశ్చాత్తాపం 
ధూళిలో కలిపేస్తుంది. 

୧୬୦, ఇదెటువంటి స్వర్గం ! 
ఇక్కడ ఏమార్పూలేదు 
ఎప్పుడూ వసంత బుుతువే 
దట్టమైన వృక్షాఖలనుండి 
కనీసం ఒక పండయినా రాలదు. 


16 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


మెట్లు లెక్కపెట్టుకొంటే ఎమిలాభం 9 
అవి ఇరవైరెండయితేనేమి ? 
ముప్పయి రెండయితేనేమి ? 

అవి స్వర్గానికైనా గాని 

పాతాళ లోకానికైనా గాని 

చివరి మెట్లు చేరటానికో 

ముందుకు వెళ్ళటానికో 

చీకటి గదో 

లేక వెలుగున్న డాబానో 

దారి చీకటి కూపానికో 

పై నున్న ధ్రువతార వరకో 
జీవితంలోని వృద్ధాహ్యం వరకో 

లేక కౌమార్యంలోని మృత్యువు వరకో ! 


పైనుంచి క్రిందివరకు, క్రింది నుంచి పైవరకు 
ప్రయాణం తగ్గుతూ, ఎక్కుతూ ఉంటుంది 
సూర్యునికోసం ఎదురుచూస్తూ రాత్రి గడుస్తుంది 
పొదాలుముందుకు సాగుతూ ఉంటాయి. 
రకరకాల ప్రయాణాలలోని 

పునరావృతాలకు అంతంలేదు _. 

ఇక్కడా అక్కడా ఉన్న పదచిహ్నాలన్నిటినీ 
సోపానాలు చూసేస్తాయి 

సమానంగా లేనివి 

సమతలం కానివి 

ఎగుడు దిగుడుగా ఉన్నవి 

ఇంకా ఉన్నాయి 

రెండువైపులా చేరలేని అగాధాలు 

విస్తరించిన ఆకాంక్షలు 

బ్రాప్తించని అనంతస్థితి. 


ఆహ్నికం/17 


Digitized by PPRACHIN, SOA 


పూరీ 
ఇక్కడ అన్నీ 
వదంతులను ఆశ్రయించుకొనిఉంటాయి 
ఇసుకలో అణగిపోతాయి 
Ber, ద్వాపర యుగాలు. 
మాదలాపాంజి* పుటలు 
శిధథిలమవుతూ ఉంటాయి. 
చరిత్రలోని అన్ని పాత్రలూ 
నల్ల, తెల్ల గుర్రాలపై స్వారీచేస్తూ 
అనంత కథనాలవైపు పరుగులు తీస్తాయి. 


మెట్లన్నీ రాబోయే యుగానివి 

ఇరుకైన సందుల్లో 

బాధతో కంఠం రుద్దమవుతుంది 
గోడలపై చిత్రాలలో వసంతం దిగివస్తుంది. 
భజనలలోని భగ్నావేశం 

ఎండకు కరెగి పోతుంది. 
మండుతున్న ఎండలో మెరుస్తాయి 
భిక్షగాని చెల్లని నాణేలు 
జనారణ్యంలోని ఒంటరితనం 
రథచక్రాల క్రింద ఛిన్నాభిన్నమవుతుంది 
దర్శకులు, దృశ్యము, దర్శనము 

అన్నీ ఒకటయిపోతాయి 


* వంక వారంవర్దంగా వచ్చే వంచాంగం 


18/జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


సంస్కారమనే అదృశ్యహస్తం 

భక్తి అనీ నల్లగంతను 

TOS, తార్కికత 

అనీ కళ్ళకు కడ్తుంది. 

హారతుల మధురగీతాలు 

విగ్రహాలమీద ధూళిగా మారిపోతుంటాయి. 
అంధుడు వచ్చి నిలుస్తాడు 

అరుణ స్తంభ ఛాయలో 


భోగ్‌ మండపంపైన 

గబ్బిలాలు తిరుగుతుంటాయి 

భక్తులు దారి తప్పి 

లోపలి ప్రాంగణంలోకి వెళ్తారు 

విగ్రహాలు చీకట్లో రెప్పవాల్చక చూస్తుంటాయి. 
ఒక యుగం గడచి పోతుంది 

గడచిన, రాబోయే జన్మలబాధలలో 
సమయం గడచిపోతూ ఉంటుంది 

ముక్తి మండపంలోని చీకటి వేదికపై 
ఆకార నిరాకార DOO మధ్య 
అవగాహన కలుగుతుంది. 

ఇక్కడ తనదైన పరిపూర్ణతజఉంది 

కబంధ శిలా లాస్యంలో 

రెండు వర్తుల నేత్రాల 
స్వయంనంపూర్ణకాయంలో. 
ముఖ్యమార్గంనుండి ఛాయ మళ్ళుతుంది 


ఆహ్నికం/ 19 


Digitized by PPRACHIN, SOA 


స్వర్గద్వారంవైపు*ో 

చీకటి ముసుగుతుంది 

జువ్వి చెట్టు ఆర్తనాదంలో 
oO A * ప్రళయ పయోనిధిలో 
కొట్టుకుపోతూ వుంటుంది. 
పొరలుతున్న అలల మృదుతాడనంలో 
అవిచలిత సముద్రతీరాలకు 
అంతిమ సత్య సిద్ధాంతాలను 
సముద్రం వినిపిస్తుంది. 


** ర్వరద్వారం వ్రూరీలో న్మళాన వాటీక 
౫౫౫ జగన్నాధుని విగ్రహాం దాదుకొంిర్యతో చేస్తారు 
20/జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


కర్ఫ్యూ 


స్యశానంలోని సమాధిరాళ్ళలా 
ఇండ్లు రెండు వరసలలో ఉన్నాయి 
చేతుల్లో రైఫిళ్ళు పట్టిన సైనికుల్లా 
దీపస్తంభాలు నిటారుగా ఉన్నాయి. 


సైరన్‌ నిషేధాజ్ఞను వినిపిస్తుంది 
శూన్యమైన నగరపు గుండెలపై 

బూట్ల శబ్దాలు వినిపిస్తాయి 

కిటికీలు, తలుపులు మూతబడ్డాయి. 
గాలి కూడా వీచటంలేదు 

క్రితిజంలో రంగులు మాసిపోతున్నాయి 
భయానక ఉద్రిక్త మధ్యాహ్నంలో 
భయాన్విత స్వరాల గుసగుసలు 
అపరాహ్నాన్ని అలముకొన్నాయి. 


ఏ సంఘటనా లేని దినం ముందుకు సాగుతోంది 
వారాపత్రికల ఖాళీపీజీలలో 

రోడ్డుమీది.రక్తం ఎండి పోతుంది 

మందుగుండు వాసన గాలిలో కలిసిపోతుంది 
సురక్షిత దూరంలో ఆపైన ఆకాశంలో 

గద్దలు వలయాలుగా తిరుగుతుంటాయి. 
సందులోని స్మశాన భూమిపై 

కుప్పల కొద్దీ బూడిద, అస్థిపంజరాలు 

వీధికుక్కల గుంపులు 


ఆహ్నికం/2-1 


Digitized by PPRACHIN, SOA 


నగరాన్ని చుట్టుముట్టుతాయి. 
OHNE పాదాలతో సూర్యుడు 
నగరపు మృత్యులోయలోకి వస్తాడు 
రుద్ద ఛీత్కారాల ప్రతిధ్వని 
కంట్రోల్‌ రూంలోకి తిరిగి వస్తుంది 
నిశ్వాసాల నిస్సహాయ ప్రతిఘటన 
వ్యర్థంగా మినుకు మినుకు మనే చుక్కల్లా 
ఆకాశంలో చెల్లాచెదరవుతుంది 
వెన్నెల పోరాటాన్ని రూపుమాపుతూ 
రాచబాటమీదుగా 

టాంకు ముందుకు సాగుతుంది. 


22 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


S50” 


అన్ని రూపాలకు అతీతంగా 

ఒకరి ముఖాన్ని, మరొకరి శరీరాన్ని 
మరెన్నో అశరీర రహస్యాలను చేర్చి 
భావాతీతమైన ఊహలను వెతికి తెచ్చి 
తన కుంచెతో చిత్రకారుడు విచిత్ర 
చిత్రం రూపొందిస్తాడు. 


పరీక్షలకు అంతంలేదు 

ధ్యానం నుండి లేచి 

కపటవేషాన్ని ఛేదించి 

ఆగంతకుని యథార్థ వాస్తవికతను 
గుర్తించవలసి వస్తుంది 

వరుసగా ఎదురయ్యే పరీక్షలను నెగ్గి 
మరో అజ్ఞాతవాసం 

శిక్ష నుండి తప్పించుకోవలసి ఉంటుంది. 
ప్రాయశ్సిత్తానికి జరిగే సాధనలో 
శాపవిముక్తికి అంతిమదశలో 

దేశ బహిష్కరణ దినాలలో 
మారువేషం బయటపడకుండా 
సవ్యసాచి చూస్తూనే ఉంటాడు. 


నవగుంజర : నర దాన్‌ రబించిన ఒరియీ మవోఖారతంలో G54 శవగుంజర CIOS 
eI ముందువ వస్తాడు. ఇది చిత్రమైన Dy Ki. కోడితల, నెమలి మెడ వృషభ Den, 
పాము తోక నీంవాం నడుము, నాలుగు కాళ్ళలో ఒకటో HOB, రెండవది గుర్రానిది, మూడవది 
DOB, నాలుగవ పాదం స్థానంలో ఓకోస్టీ Igo, అందులో మలం ఉంటాయి. 


ఆహ్నికం/23 


Digitized by PPRACHIN, SOA 


కాని ఇప్పుడు సాధకుడు సులభంగానే గుర్తిస్తాడు 
విచిత్ర బాహ్యరూపంలోని 

విశ్వస్వరూపుని 

విలక్షణ పరకాయ ప్రవేశాన్ని 

స్వీకరిస్తాడు 

ఆ బహురూపిక 

దైవాంశ సంభూత విచిత్రతకు 

శిరస్సువంచి స్వాగతం పలుకుతాడు 


గుర్తించగానే 

సామూహిక రూపంలోని రహస్యం 
ఛిన్నాభిన్నమవుతుంది 

అంగాంగాలు అస్తవ్యస్తమవుతాయి 

నిష్టల ఆక్రోశంతో 

ముందుకు చాచిన ఒకే ఒక హస్తం 
పశుత్వాన్ని లొంగదీస్తుంది 

అంతా ఉపశమించి శాంతిమయమవుతుంది 
కమలంలోని కరుణరసంలో. 


24/జగన్నాథపైసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


కుక్‌ 


ఇక్కడ అన్నీ జ్ఞాపకమొస్తాయి అన్నీ 
నోటు బుక్కులో ప్రేమ కవితలు 
బ్రాసుకొన్న సోమరి దినాలు 
జేబుల్లోనిండిన వసంత పవనాలు 
ఆకాశాన్ని చూస్తూ చూస్తూ 
మైమరచిన క్షణాలు 

నునువెచ్చని ఎండ పిడికెట్లో పట్టుకొని 
ఇతరుల చేతికి అందించిన దినాలు 


గుర్తుకొస్తున్న 

పాతముఖాలు 

ఆ అందాల రోజుల సమ్మోహంలో 
ఆగిపోయిన మనుషులు 
నదీతీరంలో బెంచి మీద కూర్చుని 
ఇంద్రధనుస్సులు చూస్తూ చూస్తూ 
వెనకబడినవాళ్ళు 

బలి జాతరో గుంపుల్లో 
రంగురంగుల రుమాళ్ళు ఎగరేస్తూ 
నిలిచిపోయిన వాళ్ళు 

కళ్ళనిండా నీళ్ళు నింపుకొని 
సినిమాహాళ్ళనుండి ఇవతలికి వచ్చిన 
దుఃఖ ఘడియలు 


*మవానది ఒడ్డున కటక్‌లో జరిగే నుద్రనీద్ధమైన జాతర 


ఆహ్నికం/25 


Digitized by PPRACHIN, SOA 


ఈ రోజు ముందుకు వెళ్తున్నప్పుడు 
వదిలివేసిన 

రంగురంగుల అనుభవాలన్నీ 

రిక్షాలో నుంచి ఎగురుతున్న కొంగులో 
ముడివేసినట్లనిపిస్తుంది. 

లెవల్‌ క్రాసింగ్‌ వద్దగేటు 

దారిని మూసేస్తుంది. 

వాహనాల గుంపులో 

చైతన్యగతి రుద్ధమవుతుంది 
మారుతున్న రోడ్డుకిరువైపులా 
దృష్టినిలుస్తుంది 

పెరుగుతున్న వయసులోని అనివార్యతను 
మనస్సు నిశ్శబ్దంగా స్వీకరిస్తుంది. 


అన్నీ పరిచయమున్నట్లే కనిపిస్తాయి 
నది ఒడ్డును దాటుకొంటూ 

కిటికీ నుండి సూర్యకిరణాలు 
రహస్యంగా ప్రవేశించినట్లు 

నెమ్మదిగా అడుగులువేస్తూ 

భిక్షగాడు రోడ్డుప్రక్కన కూర్చుంటాడు. 
ఆకాశంలో చెదరిన మబ్బులు చూస్తూ 
తెగిన గాలిపటం 

కూలిన ఇంటీకప్పుమీద వాలుతుంది. 
భగవంతుని అభిపేకించిన నీళ్ళు 
మురుగు కాలువ ప్రవాహంలో కలుస్తాయి. 


26 /గన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


చిల్లర దుకాణాల గుంపుల్లో 

న్యాయానికి బేరాలుంటాయి. 

వర్ణంలో చండీ మందిరంలో 

పూజా పునస్కారాలు కొట్టుకుపోతాయి 
కాలేజి చౌకులోని చాయ్‌ దుకాణంలో 
చర్చలన్నీ ఆగిపోతాయి 

కార్‌జోడీ నదీతీరాన్ని దాటుకొని 
జలప్రళయం ముంచుకొస్తుంది 
పత్రికలమ్మే వాళ్ళ గొంతులు 
మూగపోతాయి. 


ఆస్పత్రి రోడ్డు వదిలి 

బయటకు వెళ్ళేటప్పుడు 

చౌకు వద్ద పాదాలు ఆగిపోతాయి 
ఇక్కడనుండి అన్ని దారులూ 
విస్మృతికి దారి తీస్తాయి 

బయటకు వెళ్ళే వ్యక్తి 

తిరిగి వెనక్కు చూడడు. 
మహానదినుండి కొంచెం జలం 
దోసిట్లోకి తీసుకొని 

పూర్వీకులకు సమర్చిస్తాడు. 

వేసవి దినాలు 

కాలంకాని వర్థంలోని ఆర్టఅంతరంగంలో 
ఎప్పుడు విలీనమవుతాయో చెప్పలేం 


విద్యుచ్చక్తి స్తంభాల వయస్సు పెరుగుతూ ఉంటుంది 


ఆహ్నికం/27 


Digitized by PPRACHIN, SOA 


మరుగవుతున్న జ్ఞాపకాలు 

సందుగొందుల చిక్కు దారుల్లో 

ఈ విధంగానీ దాగుడు మూతలాడుతాయి. 
రెండు నదుల ఆలింగనంలో 

నిర్వికారంగా తూగుతూ ఉంటుంది నగరం 
ప్రపంచం అలాగే ఉంటుంది 

కాని మారిపోతుంటుంది చరిత్ర. 


28 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


నకి 


ja) 
వేదికమీద చీకట్లో 
మరో బ్రహ్మాండ విశ్వం 
ఒక అశాంత నక్షత్రంలా వలుగుతుంది 
దాని అలౌకిక ఆవిర్భావం 
ఆమెను వశపరచుకొంటుంది 
సౌరమండలం స్తబ్దంగాఉంది 
ప్రకాశిస్తున్న అగ్నివలయం మధ్య 
మండుతున్న ఉల్కల ఉల్లాసాన్ని 
ముఖంమీద నింపుకొని 
తాను వెలిగిపోతుంది. 


తన ప్రతి ముద్రలో, ప్రతి వీక్షణంలో 
వేరు వేరు మంత్రాలున్నాయి 

శరీర సంకేతాలలో 
దేశదేశాంతరాలకు 

వ్యక్తిగత సందేశాలున్నాయి. 

వేలు చూపిస్తుంది 

ఆవిష్కరించని అంతరిక్షంవైపు 
పదచిహ్నాల రేఖాగణితంలో 

దిక్కుల సమతౌల్యం 
నిర్జారింపబడుతుంది 

కన్నులలోని జిజ్ఞాస తీసుకెళ్తుంది 
దుర్లభ క్షితిజ తీరానికి 

ఏ అవరోధమూలేదు , 


ఆహ్నికం/29 


Digitized by PPRACHIN, SOA 


సంగీత ఆరోహణలోని 

అనంత వ్యాప్తిలో 

కొత్త కొత్త నభోమండలాలు తెరచుకొంటాయి 
గజ్జల అర్థపూరిత రవళి 

క్రమక్రమంగా విజృంభించే పదన్యాసం 
జీవితంలోని మహత్తర అర్థాలు 
తెలియజెపుతాయి. 


కాలాతీతమైన ఆత్మీయతతో 

వేదిక నిండిపోతుంది. 

సభాగారంలోని ఆనందం 

ఆకాశంలోని ఆహ్లాదంతో సమ్మిఖితమవుతుంది. 
ఈ చైతన్య OS 

అంతరిక్ష అద్భుతాలలో 

ఒక్క క్షణం రిక్త స్థానాన్ని వదిలి 

నిర్జారిత సమయంలో తాను తెరమరుగవుతుంది 


30/జగన్నాథప్రసార్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


మృకుబోధ 
లారీ 

మరణించేముందు ఏమి జ్ఞాపకమొస్తుంది ? 
ఇల్లూ వాకిలీ, బంధుమిత్రులు, కష్టసుఖాలు 
పసితనంలో కలవరపెట్టే ఉదయాలు 
సంకోచిస్తున్న దుస్సాహసాల అగ్నివలయంలో 
నిశ్చింతగా ఆడుకొన్న మధ్యాహ్నాలు 
భయదుఃఖాల మంచుతెరలలో 
నిద్రించిన దూఃఖభరెతమైన రాత్రులు 
లేక నదీ ప్రవాహంలో 
ఆద్యంతాలు లేని వివర్ణమైెన సమయం. 


మరణించేవాడు ఏమాలోచిస్తాడు ? 

పాత సంగతులలో మునుగుతూ తేలుతూ 
చంద్రుని తాకినంత అద్భుత అనుభవం 
తుఫాను వేగంతో సమానంగా 

భవిష్యత్తు గురించి చర్చ 

పృథ్విపై ఆవిష్కరించని గొప్ప విషయాల సంగతి 
చరిత్రపూర్తి చేయని హామీలు 

కల్పనలోని నందనవనం 

మళ్ళీమళ్ళీ ఉచ్చరించే రహస్యమంత్రం 


మరణించేటప్పుడు ఎవరి ముఖం కనిపిస్తుంది ? 
దేవకన్యల కథలలోని మొదటి రాక్షనుడు 
దేవుళ్ళు, దేవతలు, కిన్నెరలు, గంధర్వులు 
వేషభాషల, ఆకారాల, మారువేషాల చాటున 


హాస్యము, దుఃఖము, క్షోభ, అలసట, విశ్వాసమే, ద్వేషము, సందేహము 
ఆహ్నికం/31 


Digitized by PPRACHIN, SOA 


మేఘాలలో, గోడలపై, తటాకాలపై 
మారుతున్న ముఖాలు 

పరిచితులు, అపరిచితులు, కొద్దిగా పరిచితులు 
తెలిసీ తెలియనితనం మధ్య 

ఊగిసలాడే ముఖాలు. 


లేక అసలు ఏమీ ఉండదేమో | 
మేఘాలు - మేఘాలుకావు, ఆకాశం - ఆకాశంకాదు 
ఉదయం, సాయంకాలం అన్నీ అబద్దాలే 
అన్నీ మొహమాయలోని శూన్యమే 
ఏ'దృశ్యమూ లేదు, కాలం లేదు 

అన్నీ దృశ్యాలకు అతీతమే 

అన్నీ తనలోనే వేరువేరుగా ఉంటాయి 
ఏదీ కనిపించదు 

ఏదీ జ్ఞాపకం రాదు 

ఎన్నో అంధకారాల సమ్మేళనమైన 

కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుగాక. 


32/జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


కాలీ 


పైకి లేచిన పాదం 

మహాకాలుని వైపు 

నిప్పులు చెరిగే కళ్ళ లక్ష్యం 

సర్వనాశనానికే సరిహద్దు 

పైకి లేచిన క్రుద్ధ కటారం 

రేపటీ ఆసరాలను ఖండిస్తుంది. 

క్రిందకు గురిపెట్టిన శూలం తీవ్రతలో 

మిగిలిన కాస్త భక్తి శ్రద్ధలు 

ముక్కలు ముక్కలవుతాయి. 

ఖండించిన శిరస్సుల రౌరవబీభత్సంలో వినిపిస్తాయి 
రక్తసిక్త యుద్ధంలోని హాహాకారాలు 

తిరుగులేని శావం ఖడ్డానికి అతుక్కుంటుంది 
నాగజెముడు ముళ్ళలో 

చిక్కుకొంటాయి శాంతి, మంగళమయ కాంక్షలు 


ఆమి వచ్చే దారిలో 

అన్ని నదులు,కాలువలు ఎండిపోతాయి. 
సర్వదిశల వ్యాపిస్తాయి క్షామము, మహమ్మారి 
కరిగిన ఆకాశంలో పరిత్యక్తమైన మూలల్లో 
రంగంతా వెలిసి హరించిపోతుంది. 

కార్చిచ్చు పశుపక్ష్యాదులను దహించి వేస్తుంది. 


నిర్ణయ అపరాహ్హం 
చిరునవ్వులను బాధిస్తుంది 


పెరిగే నీడల చాటున 
ఆహ్నికం/33 


Digitized by PPRACHIN, SOA 


భయంగా సూర్యుడు దాక్కొంటాడు 
ఖడ్డాల, కపాలాల ఆక్రోశంతో 
భయంకరమైన దినం ఆరిపోతుంది. 
ఆవాహన మంత్రాలతో 

శాపగ్రస్తుల అర్చన ఆగిపోతుంది. 


చేతులు పైకి లేచాయి 

మరింత పైకి లేచాయి కాళ్ళు 

నాలుకలోని హింసా ఆక్రోశాలలో 

సర్వస్వాన్ని భక్షించే ఆకలి ఉంది. 

శూన్యాన్ని ఛేదించే కపాలాల కోపదృష్టి 
కరుణాలేశాన్ని కాల్చివేస్తుంది 

శాపాల తాకిడికి ఆశీర్వాదాలు మాయమవుతాయి. 
మధ్యాహ్నమే అమావాస్య కమ్ముకొంటుంది. 
చంద్రుడు తన చీకటిలో తానీ అస్తమిస్తాడు. 
ఇప్పుడు కాళరాత్రి పాలన సాగుతోంది 

రక్తంలో ప్రహిస్తున్నాయి జపాకుసుమాలు 

శొమ్మ జెముడు ముండ్లలో చిక్కుకు పోయాయి ఆర్తనాదాలు 
భక్తులు “త్రాహి త్రాహి”అని ఆక్రందిస్తున్నారు 
పశువులు ఆజ్ఞానుసారం వెళ్ళిపోతాయి 

నిర్దిష్టమైన తమ బలిపీఠాలవైపు. 


34/జగన్నాథపసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


ଏଠି 
ఇప్పుడిక ఏ సాక్షీ మిగల్లేదు 
అన్ని కళలూ భవనాలలో, గుహలలో బంధింపబడ్డాయి 
సాఫల్యాలసాక్ష్యాలన్నీ బభ్రాతపూర్వకమే 
క్షీర్తిస్తంభాలమీద,కామ శాస్త్రాలలో 
అమరత్వం పొందాలనే కాంక్ష 
ప్రశస్తి పత్రాలలో, శిలాశాసనాలలో 
అంతర్భాగమయి పోయింది. 


ఇక్కడ ఏ హెచ్చరికాలేదు 

ఏ నీతిబోధా లేదు 

ఆకస్మీకత ఇక్కడ సర్వసమ్మతమే. 
తర్కానికి, భాష్యానికి తక్కువేమీ లేదు 
అజ్ఞాత అధ్యాయాలలో, అగాధాల లోతులలో 
అందరికీ కావలసినంత స్థలముంది 


పండితులందరి సఫల హస్తాలతో 
అన్ని అధ్యాయోలూ సవరింపబడుతాయి 
మహాత్ములు, మహారథులు 
శీర్తికలనుండి 
పృష్టతల టీప్పణులలోకి, అనుబంధాలలోకి దిగివస్తారు 
సంఘటనల కూర్పులో చిత్రమైన కుట 
కాలం చెత్తకుప్పలో విసిరేసిన 
ఒక దుర్మార్గుణ్ణి వెలికితీసి 
సింహాసనంపైకి విసిరేస్తుంది 
షరతులలో, సంధిపత్రాలలో 
ఆహ్నికం/35 


Digitized by PPRACHIN, SOA 


ఒడంబడికల దస్తోవేజులలో 

చీకటి సందుల్లో, రహస్య ద్వారాలలో 
మంతనాల మందిరాలలో 

ధనుర్భాణాలు, పరమాణు ఆయుధాలలో 
ఉంటాయి దేశకాల పాత్రలు 

అశ్వమేధాలు, అణుయజ్ఞాలలో 

శక్తిసామర్శ్యాల సరిహద్దులు తేలుతాయి 
ఉత్తేజంతో కదిలే నీడలలో 

నాగరికత ఆయుస్సు పెరుగుతూ ఉంటుంది. 


బయట నిలుచున్న వాళ్ళు 

అలసటతో చూస్తూఉంటారు 

సార్థక సంఘటనల వైపు 

సమర్ధులైన వారిచేతులతో 

నూతన అధ్యాయాలు వాయబడుతాయి. 
మళ్ళీ అంతా 

కాలమనే చెదపురుగులకు 

సమర్శించట మవుతుంది. 


అనుకృతులు మౌలికాలంటూ ముందుకొస్తాయి. 
విదూషకులు గంభీరంగా 

తమ పరిహాసాన్ని వేదాంతంగా మారుస్తారు. 
అన్నీ శిథిలమైన పుటలలో లీనమవుతాయి 
భవిష్యత్తులో పరిశోధకులు కూర్చుని ఉంటారు 
నిర్జారింపలేని లిపిని చేతిలో పట్టుకొని. 

గడచిన విషాద వృత్తాంతాలు 

తిరిగీ సమకూరుతాయి ఒక ప్రహసనంగా. 


36 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


గాంధీ 


సత్యంతో ప్రయోగాలు 

నినాదాలుగా మారాయి 

జీవన తత్త్వ జ్ఞానము 

ప్రతిమల అంధనేత్రాలకు 

అతుక్కుపోయింది 

సాఫల్యాలు నిర్వచనాలకు పరిమితమయ్యాయి 
అవకాశవాదంలోని బేరాలు 

ఆత్మపై అధికారాన్ని చేపట్టాయి. 


ధర్మ స్థాపన కోసం 

యుద్ధం ప్రకటించడమయింది 

శాంతి కొనసాగటానికి 

దళితుల బస్తీని తగలబెట్టడమయింది 
సత్యానికే బుజువులు వెతకడమయింది 
కపట శాస్త్రాలను వక్కాణిస్తూ 

దేవుని బిడ్డలను 

బహిష్కృతులను చేశారు. 

అందరికంటె అడుగునున్న వ్యక్తి 

మరీ అట్టిడుగుకు వెళ్ళిపోయాడు. 


ఇంకెవ్వరూ సత్యాస్వేషులు లేరు 

మార్గాల గురించి ఎవరికీ బాధలేదు 

అందరి కళ్ళూ కల్పిత ఫలితాల మీద ఉన్నాయి 
లాభనష్టాల చీకటి బజారులో 


ఆహ్నికం/37 


Digitized by PPRACHIN, SOA 


మంచి నడవడికలో మిగిలిన పెట్టుబడి హరించుకు పోయింది. 
సామ్రాజ్యవాదులు వెళ్ళిపోయారు 

కొత్త వలసలు వెతుక్కొంటూ. 

శాంతి పురస్కారాలు 

యుద్దవాదులకు సమర్పించడమయింది. 


పాతగడియారం 

దారిద్యరేఖను దాటిపోలేదు 
మందమైన కళ్ళద్దాలలోనుండి 

సత్యాల భయంకర చిత్రాలు 

ఇప్పుడు కనిపించవు 
సంపూర్ణాధికారంలో 3) అశ్లీలతను 

ఒక చిరుగులపాత కప్పలేదు 
తీవ్రవాదుల భయంకరమైన హింసను 
ఒక చేతికర్రతో ఆపటం సాధ్యంకాదు. 


గడయాోరాలు మౌనంగా, అచలంగా ఉన్నప్పుడు 
చరిత్ర సెలవు తీసుకొంటుంది 

రాతిబొమ్మ పరిభాపలోని నిర్భంధంనుండి 

చలన చిత్రాలు, జయంతి ఉత్సవాలనుండి 
బయటపడి తాను తిరిగివెళ్ళిపోతాడు 

వేగంగా అడుగులు వేసుకొంటూ 

కొత్త కొత్త హంతకులు 

గురిపెట్టిన తుపాకులవైపు. 


38 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


585° Dos 


ఇదొక కుంజవనం 

దీని రూపకల్పనలో 

స్తంభన, ఆకర్హణ, వశీకరణ ఉన్నాయి 
దీనికి నాలుగువైపులా ఆవేశం ఉంది. 


ఇంద్రైయోల ఆశయాలు 

ఇక్కడ ప్రవేశించగానే 

ఆకాశం కోరికలతో నిండిపోతుందీ 
మనోరథంలా చీకటి చిక్కబడుతుంది 
ఏ సుందర పాదపద్మాలవడ్దో 

జీవన సమర్పణ జరుగుతుంది 


ఇక్కడంతా శరీరమయం 
నిద్రలేని రాత్రఘడియలు దొర్లిపోతాయి 


తొడల, స్తనాల, పెదవులమీదుగా 
మొగ్గల, చిగుళ్ళ శయ్యపై 
ఉదయం దిగివస్తుంది 
రెపరెపలాడే కండ్లు అస్తవ్యస్తమైన కేశాలు, 
చెదరిన ముంగురులు, 
ఆ తర్వాత అలుక, బాధ 
ప్రలాపము, సంతాపము, దుఃఖము, నిట్టూర్పులు 
అభాగిని సఖి సందేశం తీసుకొని వెళుతుంది 
ముగ్ద నుండి స్నీగ్ఞవరకు 
చతుర నుండి కలహాంతరిత వరకు 
మన్మధుని బాణం వెతుకుతుంది 
మాధవీలత, అశోకవృక్షాలకు మధ్య 
విరహంతో కలపరపడిన రెండు శరీరాలను 
ఆహ్నికం/39 


Digitized by PPRACHIN, SOA 


చీకటి వస్తుంది అంతర్జ్వాలగా 

కస్తూరి కుంకుమ, చందనం, కాటుకలతో 
ఉత్తరీయం ఎగురుతుండగా, మేఖల నాట్యమాడగా 
కుండల, నూపురాల మృదుస్వరాలతో. 

అదుపులేని మనస్సు అక్కడే ఆగిపోతుంది. 
లవంగ, పలాశ, తమాల, వకుళ వృక్షాలమధ్య 
చంచల, చకిత, విహ్వల, వ్యాకుల శరీరం 
పులకరింతతో, పరవశతతో వశం తప్పుతుంది. 
చివరకు అంతా అస్తవ్యస్తంగా 

స్వేదమయంగా అలసటగా ముగుస్తుంది. 


సూర్యుడు ఇంద్రియాలకు 

మనస్సుకు జన్మజన్మల బంధం కలుపుతాడు 
ఉదయాన చందన కుంకుమ లేపనాలు 
శరీరాలంకారాలు, కంకణాలు, గజ్జెలు 
ఇప్పుడు ఇక్కడ శరీరంలేదు 
మన్మధుడు లేడు 

కోరికలేదు, ప్రేమ లేదు, విరహం లేదు. 
కేవలం మారుతున్న అనుభవం 
కవిత్వరాజ్యం 

శబ్ద ఛందస్సుల ఉత్సవం 

రాగతాళాల ఆధిపత్యం మిగులుతాయి. 


కుంజవన సంగీతమయ సామ్రాజ్యంలో 
కవి తన ప్రేరణకు సామ్రాట్టు అవుతాడు 
అంతరంగంలోని యమునానదిని 
కోమలకాంత రాగాలు 

వరదలతో ముంచెత్తుతాయి. 


40 /జగన్నాథ(ప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


భయం 


భయం చరిత్రపూర్వంనాటి అంధకారం 
పట్టణ వీధుల్లో, సందు గొందుల్లో దాగి ఉంటుంది 
బ్రీఫ్‌కేస్‌లో యౌభైవేలరూపాయలున్నప్పుడు. 


భయం కింగ్‌కాంగ్‌ సంతానం 
బాల్యంలోని దేవకన్యల కథలనుండి బయటపడి 
కాంక్రీట్‌ అరణ్యంలోని కప్పులపై తాళంవేస్తూ ఉంటుంది. 


భయమనేది టెలిఫోన్‌ గంట 
హృదయంలో సుత్తిపెట్టి కొట్తూ ఉంటుంది 
సమయాసమయూాలు లేకుండా 
అధికారస్వరంలా వినిపిస్తూ ఉంటుంది. 


భయమంటే అర్థరాత్రి టెలిగ్రాం 

మూసిన కవరులో వచ్చేస్తుంది 

ప్రీయమైనవాళ్ళు దూరదేశంలో ఉన్నప్పుడు. 
భయమంటే నిశ్ళబ్దమైన మధ్యాహ్నంలో 

కర్ఫ్యూ సమయంలో నపుంసకుల సందుల్లో వినిపించే 
లయబద్ధమైన భారీబూట్ల శబ్దం. 


భయమంటే ఎమర్జన్సీలోని గుసగుసలు. 
ప్రతిపక్షాల నినాదాలు అంతమైనప్పుడు 
చెదిరిపోతున్న ఊరేగింపు వైపు 

ఖాకీబట్టలు బాయొనెట్లతో పరుగెత్తటం. 


ఆహ్నికం/41 


Digitized by PPRACHIN, SOA 


భయమంటే చావులజాబితాలో సేరుచేరినపుడు 
మోటారు సైకిల్‌ గర్జన 
ముసుగువేసుకొని మందిరంనుండి ఇవతలకి రావటం. 


భయమంటే ఆజీవన కారాగారం నుండి 

చేసిన పాపాలకు ప్రాయశ్సిత్తాన్ని వెతుక్కొంటూ 
కళంకితమైన గతం వచ్చిసాక్షిగా నిలవటం. 
భయమంటే వెంటాడే మృత్యుభీతి 

శూన్యక్షణాలలో 

అద్దంలోనుండి బయటపడటం. 

అలంకారాలపట్ల ఆసక్తిగలిగిన క్షణాలలో 
ముసలితనపు ముడతలు మొహంపై కనిపించటం. 


భయమంటే సంబంధాల సూక్ష్మత 


ప్రతిరోజూ నిత్యవైరాలకు వేలాడుతూ 
ఎప్పుడు తెగుతుందో అని ఎడతెగని భీతి కలిగించటం. 


42 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


ఆహ్నీకం 
దినం ఈ విధంగానే వస్తుంది 
వెళ్ళిపోతుంది 
పట్టణపు సందుల్లో 
దినాలు, నెలలు, బుతువులు 
సామూహిక రిక్రతలతో గడచిపోతుంటాయి 


పారపాటున వెలుగుతున్న దీపాన్ని 
కాంతిహీనం చేస్తూ 

ప్రాతః సూర్యుడు ఉదయిస్తాడు 

బొగ్గుల పొయ్యి పాగలో 

వార్తాపత్రికల రక్తసిక్త శీరికల వెనుక నుండి 
తేనీటి కప్పుపైన మెరుపు తెస్తాడు 


వీధి ప్రక్కన నీటిపంపు వద్ద గుంపును చేరుస్తూ 
తొమ్మిదిగంటల సైరన్‌లో 

ఆఫీసువేళ కిటికిటలాడే బస్సులో 

ఉదయం వినవస్తుంది. 

రేషర్‌ దుకాణం ముందు 

ఉదయం వ్యాపిస్తుంది. 


పోస్టర్‌ిమీద రంగుపులిమి 
మధ్యాహ్నం నీడలు ఆపి 
రహదారికూడలి వద్ద ట్రాఫిక్‌ పోలీసయి 
నల్లకళ్ళద్దాల కృత్రిమత్వంలో 
నిరాశను దాచివేస్తుంది. 
ఆహ్నికం/43 


Digitized by PPRACHIN, SOA 


రిక్షావాని వీపున చెమటయి 
మధ్యాహ్నం జారిపోతుంది 
దారిలో ఎండిన ఆకుల్లో 
మధ్యాహ్నం ఎగిరిపోతుంది 
రోడ్డుపైన నల్లని తారులో 
మధ్యాహ్నం కరెగిపోతుంది 
శూన్యమైన సందుగొందుల్లోని 
నిశ్శబ్దమై అది తిరిగివస్తుంది. 


టిఫిన్‌ డబ్బాలతో సాయంత్రం 

ఆఫీసులనుండి, TO నుండి 

మనుషులు తిరిగి వస్తారు 

పాన్‌దుకాణం ఎదురుగా సంధ్య అవతరిస్తుంది 
బస్తీలో మేళవించిన నిట్టూర్పులతో 

పగటి వెలుగు ఆరిపోతుంది 


దీపస్తంభాలు పునర్ణన్మ పొందుతాయి 


అలసటతో, దుఃఖంతో, ఏమాత్రం సడిలేకుండా 
రాత్రికి మొదటి ట్రైన్‌లో దినం చీకట్లోకి వెళ్ళిపోతుంది. 


44 /జగన్నాథప్రసార్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


శిథిలాలు 


కూలిపోతున్న కోటగోడలతో 

ఏమని మాట్లాడాలి ? 

ఏ మృత భాపలో 

ఏ తటస్థ దుబాసీల సహాయంతో ? 
పూడిన కోట కందకంనుండి 

ఏ స్పష్టీకరణ అడగాలి ? 

ఏ రాళ్ళలో, ఏ చలవరాళ్ళలో 
పరస్పర విరోధ వర్గ పోరాటాలలో 
ఏ కుటిలనీతికి, ఏ కపట మార్గానికి 
ఎక్కడ సమర్థింపు వెతకాలి ? 


ఎన్నో శతాబ్దాల క్రితం ఇక్కడ ఎవరు పాలించారు 

కొత్త నాణ్యాలు, సంవత్సరం, సిద్దాంతాలు చలామణిచేస్తూ ? 
ఏనుగులు, గుర్రాలు, ట్యాంకులు ఎక్కి 

గొలుసుల్లో బంధించిన బానిసలగుంపుతో ఎవరు వచ్చారు ? 
ఉరికంబాల నాణ్యతలలో 

ఎవరు తమశక్తిని ప్రదర్శించారు 9 

అర్థరాత్రి హంతకులను తప్పించుకొని 

స్త్రీ వేషంలో రహస్యద్వారం నుండి ఎవరు వెళ్ళిపోయారు ? 
కూలుతున్న ఇటుకల్లో పరాక్రమమేమీ లేదు 

రాళ్ళనుండి మొలుస్తున్న మొక్కలకు భవిష్యత్తులేదు 
కూలుతున్న కప్పుపై తుప్పుపట్టిన ఫిరంగులు 

తామై పత్రాల అక్షరాలలో మాసిపోతున్న పాగడ్తలు 
తలుపులు లేని కారాగారారంలో తెగిన గొలుసులు 


నియంత పాలనను బుజువు చేస్తున్న 
ఆహ్నికం/45 


Digitized by PPRACHIN, SOA 


పాచిపట్టిన శిలాశాసనాలు 
దేనికీ పనికిరావు. 


గ్రద్ద ఎగిరిపోతుంది 

అంతఃపురాల అసంతుష్ట నిట్టూర్చులలో. 
గుర్రపు డెక్కల చప్పుడు 

నక్కల సన్నటి కూతల్లో మాయమవుతుంది 
వంగినగోడలు 

కాలపు ఊరేగింపుకు స్వాగతం చెపుతాయి 
రాజుల అన్యాయాన్ని ఎదిరిస్తూ 

రాళ్ళు చీలిపోతాయి 

పొదలలో దాగిఉన్న నమ్మకద్రోహం 
గడ్డిమొలచిన విజయోత్సాహాలు 

రాళ్ళపగుళ్ళలో ఆగిపోయిన యుద్ధ ఘోషణ 
సాలీళ్ళ గూళ్ళకు వేలాడుతున్న వంశ చరిత్రలు 
మట్టిక్రింద అణగిపోయిన స్వర్ణయుగం గురించి 
మరింకెవ్వరూ ద్రాయరు. 


ముక్కలైన చరిత్రపై అడుగులువేస్తూ 

గతమిచ్చే సందేశాలు వెతుకుతూ 

పిక్‌నిక్‌కు వచ్చిన మనిషి 

విరిగిన ద్వారం నుండి 

కోటలోపలికి తొంగిచూస్తాడు 

దీనంగా దుఃఖంగాఉన్న మధ్యాహ్నం 

మళ్ళీమళ్ళీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది 

కాని కింవదంతుల నిద్రకు మాత్రం భంగం కలుగదు. 


46 /జగన్నాథపసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


రాబోయే కిక 


నా రాబోయే కవిత 

ఒకటి, క్షమాగుణంతో సానుభూతులనుండి 

రెండవది ప్రేమతో, మూడవది విడిపోయిన తర్వాత 
నిట్టూర్పుల వేడికి రగులుతున్న ఆకాశం నుండి దిగుతుంది 
ఇదివరకటి (ప్రేమకు స్వస్తి పలుకుతూ. 


వాడిపోయిన సంబంధాల పశ్చ్పాత్తాపంలో 
ఆత్మీయతా హస్తాన్ని చాస్తూ 

మారిన సంబంధాలను మెరుగుపరుస్తూ 
సంశయం, అవిశ్వాసాల స్యశానంమీద 
అవగాహన పూలు వికసింపజేస్తూ అది వస్తుంది. 


గొడ్రాలైన ఆకాశపు దుఃఖభిరెత మధ్యాహ్నంలో 
పచ్చటి జ్ఞాపకాల చిహ్నంగా 

మనసులో దాగిన ఏకాంతంలో 

లోతైన రాగాలను సాకారంచేస్తూ 

మరచిన సంగీత ప్రతిధ్వనులను మేల్కొలుపుతూ 


అది వస్తుంది. 


దురదృష్టాన్ని వెనకనే వదిలిపెట్టి 
శుభాలకు తీవ్రమైన ఆశగా మారి 
కళ్ళలో భవిష్యత్తును బంధించుకొని 
అరచేతిపై కొత్తకొత్త భాగ్యరేఖలు గీస్తూ 


అది వస్తుంది. 


ఆహ్నికం/47 


Digitized by PPRACHIN, SOA 


క్షామకాలంలోని అశాంతస్థితిలో 

హాహాకారాల SIDE బంజరు భూములు దాటుకొని 
ఆహారకేంద్రాలలో పిడికెళ్ళ నిండుగా నవ్వులు పంచుతూ 
ఎండమావులను వర్ణపు నీటితో నింపుతూ 


అది వస్తుంది. 


సుప్రభాతంలోని శుచితో 

శాంతిస్తోత్రాలు ఉచ్చరిస్తూ 

గుడిలోని చీకట్లను సంస్కారాలతో పారదోలుతూ 
యమదూతల చేతుల్లోని మరణాస్తాలను లాక్కుంటూ 


అది వస్తుంది. 


మెత్తటీ పావురం రెక్కలపై 

యుద్దాకాశంలో 

బాంబులు కురిపిస్తున్న విమానాలను దాటి 

యుద్దాన్ని ఆపే అంగీకార పత్రాన్ని పట్టుకొని 
నిరాయుధీకరణ ఒప్పందంపై చేసిన సంతకాల మీదుగా 
హింసాత్మక బాంబుల స్తంభంపై 


శాంతియుత శీతలాగ్నిగా అది వస్తుంది. 


జైలుగోడలు విరగ్గొట్టుకొని 

నియంతల నిపేధాజ్ఞలను కాదని 

చేతుల్లో నిరసన పతాకాన్ని పట్టుకొని 

కర్ఫ్యూఉన్న రాచబాటలో అది ముందుకు సాగుతుంది. 
ఊరేగింపు ముందు నినాదాలు చేస్తూ 

సంచినుండి ఉద్రిక్తపరచే కరపత్రాలు పంచుతూ 

అది వస్తుంది. 


48 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


శాంతి పాదయోత్రలో అడుగులువేస్తూ 
నౌ ఖాలీ ద్వేషాగ్నిలో 

మతకలహాల మధ్య రామకీర్తన చేస్తూ 
తీవ్రవాదుల తుపాకుల ఎదుట 
రొమ్ము విరిచి నిలుచుంటూ 


అది వస్తుంది. 


చేతుల్లో పదునైన మాటలు కూర్చుకొని 
నిరాటంగా, నిస్సందేహంగా 

సహజంగా, ఆత్మస్ఫూర్తితో 

మాత్రాభందస్సుల బంధనాలు తెంపుకొని 
తెల్లకాగితాల స్వతంత్ర సామ్రాజ్యంలో 

జీవించే అధికారాలను స్వతస్సిద్ధంగా పొందుతూ 
నా మరో కవిత వస్తుంది. 


ఆహ్నికం/49 


Digitized by PPRACHIN, SOA 


CE 
స్వర్గంవైపు చూస్తూ 
మందిరం నిలబడుతుంది 
పూజల, అర్చనల సురక్షిత అంధకారంలో 
పూజారులు కుట్రలలో నిమగ్నమవుతారు 
మంత్రోచ్చారణలో ద్వేపభరితమైన 
సందేశం కొట్టుకొని వస్తుంది 
యుద్దానికి ఆయత్తమవుతున్నారు 
గర్భగుడిలో. 
ధ్వజంనుండి రాలిపడుతుంది రోషాగ్ని 
ధూపం సంయమాన్ని, సహనాన్ని 
తనతోపాటు తీసుకెళ్తుంది 
గంటలు యుద్దారంభాన్ని సూచిస్తాయి. 


పవిత్రమండపంలో కూర్చుని 

మతంలోని ప్రముఖపూజారులు 

కుటిల వ్యూహాలు పన్నుతారు 

పెదవులపై మంత్రాల యుద్ద సంగీతంతో 
ధర్మ సంస్థాపనకు బయలుదేరుతారు 
శాంతివాదులను ధర్మవిహీనులుగా 
ప్రకటిస్తారు గొప్ప పూజారులు. 


పెదవులపై స్తోత్రాలు, యుద్దఘోషలు 
చేతుల్లో త్రిశూలం, తుపాకి 
తులసిమాల, బుల్లెట్‌మాల ధరించి 


ఇతర మతాల వారిని వెతుకుతూ బయలుదేరుతారు 
50/జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


మతవాద అంధయోధులు 
బస్తీలకు నిప్పంటిస్తారు 
పిల్లలగుండెలు కత్తులతో చీలుస్తారు 
మహిళలను బలాత్కరిస్తారు 
మతబోధలను స్థాపించడానికి. 


ఈ మతవాదుల కళ్ళల్లో ద్వేషం 
గుండెల్లో హింస, పెదవులపై పోరాటం, 
వేలు నిర్దేశిస్తుంది అరాజకత్వంవైపు 
అనుచరులు ద్వేషపూరిత భజనలుచేసూ 
విధ్వంసంవైపు మళ్ళుతారు. 


రాత్రి అశుభలగ్నంలో కూర్చుని 
లాభనష్టాల లెక్కలు వేస్తారు 
మతంలోని కిరాయి బ్రోకర్లు. 

తమ అంధవిశ్వాసాల అయోమయంలో 
నల్లమందు మత్తులో 

నిశ్చింతగా నిద్రపోతారు 

నమ్మదగిన భక్తులు, అనుయాయులు. 
కళ్ళపైన మతమనే నల్లగంతలుకట్టుకొని 
విధ్వంస బీజాలు నాటుతూ పోతారు 
స్వయంగా ధర్మసంస్థాపకులమని చెప్పుకొనేవారు. 
మోటారు సైకిళ్ళపై మృత్యుదూతలు. 


ఆహ్నికం/51 


Digitized by PPRACHIN, SOA 


నిదరావటంలేదు 


ఆకాశంలో నక్షత్రాలు 

నిశ్చలంగా ఉన్నాయి 

మేఘాలకుప్పపై 

అన్యమనస్కంగా చంద్రుడు కూర్చున్నాడు 
నభోమండలమంతటా సమయం స్తంభించి పోయింది 
జ్ఞాపకాలు నిండిన మార్గాన్ని వెలిగించి 

అర్థరాత్రిలో ఉల్క 

కనుమరుగయింది 

అయినా కళ్ళకు నిద్ర రావటంలేదు. 


బాట అంచున సంగీతం చెల్లాచెదరయింది 

పక్షులు తమ నిస్తబ్దతలోకి వెళ్ళిపోయోయి 

భిక్షగాడు తన చిరుగుపాతల భూమికి దగ్గరయ్యాడు 
పిల్లలు జోలపాటల ఇంద్రజాలంలోకి జారుకున్నారు 
గుడిలో గంటలు జడంగా, నిశ్చలంగా మారాయి 
అంతా కూలిపోయింది, కాలిపోయింది 

చీకట్లో కీచురాళ్ళ శబ్దంలో 

కళ్ళకు నిద్ర రావటంలేదు 

నిద్రరాదు 

నిద్రరాదు 


పైనుంచి టపటప రాలుతున్నాయి 

ఏనాటీవో పాత ముఖాలు 

బాల్యావస్థలోని స్నేహపూరిత 

నదీతీరం ఉప్పొంగుతోంది 
52/జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


మరచిపోయిన పాటలపదాలు 

కొత్త రాగాలనలంకరెంచుకొని 
తిరిగివన్తాయి 

చీకటి అంతఃపురంలోకి 

నిపిద్దమైన ద్వారం తెరచుకొంటుంది 
దేవకన్యల కథలలోని సముద్రం, భోషాణం 
తెరచుకొంటాయి 

నిద్రరావటం లేదు 

నిద్ర రావటం లేదు 


చెప్పని మాటలు ముసుగులు వేసుకొని వస్తాయి 
గుండెమీద సుత్తితో కొట్తాడు 
భూతకాలమనే మహాకాయ రాక్షసుడు 
పట్టణంలోని చీకటి సందులలో 
అదృశ్య హస్తాల టెర్రరిజం 

మూసిన ఇండ్లలోని రహస్యం 
గుండెలదరగొట్లుంది. 

ఊరేగింపుగా వెళ్లాయి 

ముడివిప్పని పొడుపు కథలు 
అచేతనత్వాన్ని చుట్టుముట్రాయి 
పారపాట్టు, పశ్చాత్తాపాలు 

రక్తహీన హృదయస్పందన 
చల్లబడిపోతుంది 

నిద్రరావటంలేదు 

నిద్రరావటంలేదు 


ఆహ్నికం/53 


Digitized by PPRACHIN, SOA 


మంత్రాలు, సహస్రనామాలు వృథా 
THE, బుగ్వేద బుక్కులు 
మందలోని గొర్రైల లెక్క 

అన్నీ నిష్టలమే 

ఇటూ అటూ పార్గుతుంటాయి 
భూత భవిష్యత్‌ కాలాలు 

రాత్రి ఆత్మ చూపించే ప్రేమ 
తృప్తిచెందని అదృష్టం ఛిత్కరించటం 
అన్నీ వచ్చి గుండెల్లో గడ్డకట్తాయి 
కాని కంటీకి ఒక కునుకయినాలేదు. 


రహస్యమయపురా త్రికి 

వయసు పెరుగుతూ ఉంటుంది 
శ్వాస అస్థిరమవుతుంది 

శరీరం, మనస్సు అలసిపోతాయి 
నిస్పృహ చెందుతాయి 

స్ఫృతులు క్రిక్కిరిసిపోతాయి 
ఇష్టంలేని సంఘటనలు 
పిలువకుండానీ వస్తాయి 
కోరుకొనే ముఖాలు, అనుభవాలు 
దూరమవుతాయి 

ఎవరో లేరన్న కొరత 

కళ్ళనుండి కలలు కొర్ణగొట్తుంది 
ఆందోళనతో ఎదురు చూసీక్షణాలలో 
నిద్రరావటంలేదు 
నిద్రరావటంలేదు. 


54 /జగన్నాథ(ప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


మహానది 
దాహంగొన్న నీలలోహిత లోయలనుండి 
స్వయంస్ఫూర్తిపాందిన ఆశీర్వాదంలా తను వస్తుంది 
ఉపాఖ్యానాలు, పురాణ కథలు తనకు దారిబత్తేలు 
జానపద కథల్లో జన్మిస్తుంది 
చీకటి చరిత్రనుండి వెలికివస్తుంది. 
ఒక విస్థృతినుండి మరొక కింవదంతి వరకు 
ఆర్థవాణిని అనుసరిస్తుంది. 
పాపరహితమైన స్వభావానికి, దూరద్భృష్టిగల అనుభవానికి 
మధ్యనున్న అవాంఛిత దూరంలో 
ఓంకారము, ఉత్తరాయణము తప్పిపోతాయి. 
అడవులు, పల్లెలు, మైదానాలు 
వెనకనే నిలిచి పోతాయి 
గంటలుమోగిన సమ్మోహిత క్షణాలలో 
ప్రతీక్రిస్తున్న మైదానంలోకి 
తాను దిగివస్తుంది 
ఏ శాపవిముక్తిని వెతుక్కుంటూ 
ఏ సంపద వైపు 
ఎక్కడికి వెళ్తుంది ? 
మెలికలు తిరుగుతున్న కోరికలతో 
ఏ ఆఖ్యానంలో ఏ సూక్తులలో తాను మైమరస్తుంది ? 


దుస్వప్నాలను కరిగించి 


బుతువుల ఉత్తేజంలో ఊయలలూగుతూ 
సుదూర ఏకాంత గతంలో తేలుతూ 


ఆహ్నికం/55 


Digitized by PPRACHIN, SOA 


కీచురాళ్ళ శబ్దంతో తలపడుతూ 
జనాల కోలాహలం మధ్య 

రాళ్ల మీద త్రుళ్ళుతూ 

ఇసుక శయ్యపై పారుతూ 

నక్షత్రాల గుడ్డి వెలుగుల్లో 

ఒడ్డును - మెట్లను దాటి వస్తుంది 
కోటలు, గుళ్ళు వెనక వదిలిపెట్టి 
పర్వతాన్ని చుట్టివేస్తుంది 
శాంతియుత (HOES 
సద్భావంతో సహజంగా 

బస్తీలలోని కాలుష్యాన్ని కడిగివేస్తుంది. 


ఏదో ఒక విచలిత క్షణంలో 

ప్రళయాస్తాన్ని ధరిస్తుంది 

ద్రవీభూతమైన ఆక్రోశంతో 

పూర్వీకుల కరుణ, వారి కృతులు 

పట్టణాలు, పంటలు, జీవితాలు, విజయగీతాలు 
అన్నింటినీ ధ్వంసం చేసేస్తుంది 

తిరిగీ తనను తాను సమన్వయ పరచుకొంటుంది 
దుఃఖదైన్యాలను, దయను, అధికారాన్ని 
పాపపుణ్యాలను, ప్రాయశ్తిత్తాన్ని గుర్తిస్తుంది 
మృత్యువుకు అంధకార ఆగశ్రయాన్ని 

తిరిగి ఇచ్చివేస్తుంది 

అన్నీ మళ్ళీ సంతులితమవుతాయి 

ధరిత్రి హరిత (ରଣ 

విషాదం మృత్యువులమధ్య 


56/జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


హామీల ఫలితాలమధ్య 

సంభావ్యతల, సాఫల్యాల మధ్య 
ప్రవహిస్తుంది, మేళవిస్తుంది, మైమరస్తుంది 
మౌలిక జలరాశి, వరద, ప్రళయాల నధిగమించి 
అవిచ్చిన్నంగా ఉంటుంది 

పరిమిత అనుభవంతో 

సార్వజనీన జ్ఞానంతో 

వ్యక్తిగతంగాని అవచేతనతో 
ఏకాకారాన్నిస్తుంది 

తర్వాత అందరి అంతఃకరణ 
సామ్రాజ్యంలో నిలిచిపోతుంది. 


ఆహ్నీకం/57 


Digitized by PPRACHIN, SOA 


హిరోషిమా 
అది ఒక అద్భుత సుప్రభాతం 


కాని రోజు గడిచే సరికి 
ఏదీ వెనుకటిలా లేదు 


ఆ విశాల వినీలాకాశంలో 

బుద్ధి ప్రచండమై పేలింది 

లేక అది మండే సంస్కృతిసంతకమో 
విద్వత్‌ ప్రకాశంతో వేడెక్కిన ప్రజ్ఞో 

లేక ప్రగతికి ఉజ్జ్వలమైన ప్రకటనో ! 


లేక భూభాగాన్ని ధ్వంసంచేసే 
నరకంలోని అదృష్టశక్తా ? 
ముందున్న ଏ నంతా 
కలుషితం చేసిపోయింది 
జాతకాలలోని శుభచిహ్నాలను 
ప్రజలభాగ్యాన్ని, పిల్లల చిరునవ్వులను 
ఎన్నోఏళ్ళుగా సాధించిన ఫలితాలను 
ఒండిచివేసింది. 


ఒక యాంత్రికమైన దేవుడువచ్చి 
సాధించినవాటిీని, శక్తిసామర్భ్యాలను 
రూపుమాపుతాడు 

సమృద్ధిని, సంపదలను 
శిథిలాలక్రింద కప్పెడుతాడు 


58 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


భవిష్యత్తుకు వారసులను 

శాపగ్రస్తులను చేస్తాడు 

ఆత్మ రహితమైన పృధ్విని 

స్థాపించిపోతాడు. 

అందులో అధికారమే శక్తి సంపన్నం 
మానవుడు కేవలం ప్రయోగశాలలోని గణాంకం 
చరిత్ర పృష్థతలంలో ఒక టీప్పణి 


ఈ ఒక్క దినాంతంలో 
అంతా నిశ్సిహ్నం, నసోషం 
ఒక ఊరే కాదు 
కాలక్రమంలో ఏర్పడిన 
మానవజాతి, పృథ్విసమస్తం. 


ఈనాటి నాగరికత వయస్సు 
కేవలం నలభై ఏండ్లే. 


ఆహ్నికం/59 


Digitized by PPRACHIN, SOA 


tee 


దేశపటాన్ని దూరంగా పెట్టు 
అక్కడకు వెళ్ళటానికి 
హెలికాష్టర్‌ అవసరంలేదు 
ఎక్కడ క్షామం ఉంటే 
అక్కడే కాలాహాండీ ఉంది. 


అక్కడ ఇంద్రుడు విముఖుడయ్యాడు 

చెట్లకు పచ్చదనం కరువయింది 

గ్రామమే స్మశానమయింది 

భూమి పగుళ్ళుబారింది, నదిలో ఇసుకకూడా ఎండిపోయింది. 
పథకాలన్నీ విఫలమయ్యాయి 

దారిద్యరేఖ విస్తరిస్తూ పోయింది. 


చుట్టూఉన్న అస్థిపంజరాలలో 
పీక్కుపోయిన కళ్ళలో 

దేహాన్ని కప్పలేని చిరుగులలో 
కుదవకు పెట్టిన ఇత్తడి గడ్డికప్పులలో 
రెండు మట్టి పాత్రల సర్వస్వంలో 
ఎక్కడచూసినా కాలాహాండీ ఉంది. 


ఉచితంగా ఆహారం పంచిపెడుతున్నచదోట 
అస్థి పంజరాల సమూహంలో 

పిల్లలను అమ్మకానికి పట్టున్న 

ఆ సంతలలో, బజార్లలో 


60 /జగన్నాథఫప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


వేశ్యల గృహానికి అమ్మబడ్డ 

లేత బాలికల వెక్కిళ్ళలో 
పుట్టిన గడ్డను వదిలిపెట్తున్న 
హారిగుండెలలోని నిశ్శబ్దంలో 
కాలాహాండీ అన్ని చోట్లా ఉంది. 


మీరింత దగ్గరగా కాలాహాండీని చూడండి 
అబద్దాల ప్రకటనలలో 

బూటకపు లెక్కలలో 

నమ్మలేని మొసలికన్నీళ్ళలో 

కంప్యూటర్‌ కాగితాల తాత్కాలిక వివరణలో 
మీటింగుల కార్యసూచిలో 

చౌకగా వచ్చే సానుభూశలో 
అర్ధహీనమైన గుడిహామీలలో 

కాలాహాండీ మనకు చాలా దగ్గరగా ఉంది 
ఆత్మపెట్టే ఘోషపలలో 

వివేకాన్ని అకస్మాత్తుగా దర్శించటంలో 
అంతఃకరణ పశ్చాత్తాపంలో 

సుఖనిద్రలోని దుస్వప్నాలలో 
అసహాయత, ఆకలి, రోగాలలో 

రక్తం చిందే. సంభావ్యతలో 

ఇరవై ఒకటో శతాబ్దంలోకి 

సుసంపన్నమైన భద్రతవైపు 

ఎలా పయనిస్తాము 

కాలాహాండీని వెనకనే విడిచిపట్లి ? 


ఆహ్నికం/61 


Digitized by PPRACHIN, SOA 


గోపబంధు 


నాలుగు దారుల కూడలిలో 

ఈ విధంగా శూన్యాన్ని చూస్తూ 
ఇంకెంత కాలం నిలుచుంటావు 
గోపబంధూ !* 

ఎండలో, వానలో, చలిలో 

వరదలో, ప్రళయంలో క్షామంలో, దుర్దినాలలో 
ఇంకెంత కాలం 

ఇనుప కంచె వెనుక 

బందీవయి ఉంటావు 

జయంతి అయినా, వర్ధంతి అయినా 
దేహం మీద పేరుకొంటున్న ధూళిలో 
వాడిపోతున్న పూలమాలలలో 


నీకొత్త కారాగారంనుండి 

గోపబంధూ 

మరోసారి నీ దేశం గురించి ఆలోచించు 
స్వరాజ్యపథంలో 

ఎన్ని కొత్త గోతులు వెలిశాయో చూడు. 
వీటిని తమ రక్తమాంసాలతో 

ఎవరు నింపుతారు ? 

నేటి అన్యాయాలు, అత్యాచారాలు అన్నీ 
ఎంతో నిజం, ఎంతో భయంకరం 


*స్వాతంల్శోద్భమంలో పాల్లొన్న ద్రముఖ ఒరియీ నాయకుడు 


62/జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


కళ్ళనీళ్ళతో వీటిని ఎవరు చూస్తున్నారు 
పిడికిలి బిగించి ఎవరు వీటిని వ్యతిరేకిస్తారు ? 
ఈ విధంగా. నిల్చుని, నిల్చుని 

నీవు అలసిపోతావు గోపబంధూ ! 

నీకోసం ఎవరూ కుర్చీ తీసుకురారు 
అందరూ తమ తమ కుర్చీకోసం 
పాటుపడుతున్నారు. 


చూడు, బాటల్లో మనుషులు వస్తూ పోతూ ఉన్నారు 
నీవైపున చూడకుండానే 

తమ జేబుల్లోని డబ్బులు భద్రపరచుకొంటూ 
శిఖరాగ్రాన్ని ఎవరూ చూడటంలేదు 

అందరి కళ్ళూ తమని తామే చూసుకొంటున్నాయి. 
ప్రతిదీ ధ్వంసమయి పోయింది, 


గోపబంధూ, 

తమాలవకుళాది వృక్షాలతో నిండిన నీ ఆశ్రమం, 
నీ సంయమం, నిష్ట దీక్ష నీతి, నియమం. 
దేశం ప్రళయంవైపు సాగుతోంది 

సత్యం బందీ అయింది 

వార్తాపత్రికల పసుపుకాగితాలపై 

స్తూపాకారపు కుసంస్కృతిక్రింద 

ఆదర్శం అంతమై పోయింది 

జాతి, కుల, మతాల సంకుచిత్వంలో 
జాతీయతను పూడ్చిపెట్టడమయింది 


ఆహ్నికం / 63 


Digitized by PPRACHIN, SOA 


ఒంటరిగా నిల్చుని 

ఇప్పుడేం చేస్తావు గోపబంధూ ! 

నాలుగు దార్ల కూడలినుండి దిగిరా 

తిరిగి విరుచుకుపడు 

నీదీహం ఈ దేశం మట్టిలో కలవనీ 

నీ వీపుమీదుగా ఈ దేశవాసులు నడిచిపోనీ 
నీ ఆదర్శ స్వరాజ్యంవైపు. 


64/జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


వక్షులు 

(ఒకటి) 
పెంటకుప్పమీద నిల్చుని 
సూర్యుని ఆకాశపులోతులనుండి 
క్రిందకు తీసుకొస్తున్నట్లు నటిస్తుంది 
కపటంతో, డంబంతో, కర్కశస్వరంతో 
గర్వంగా సూర్యోదయమైనట్లు ప్రకటిస్తుంది. 


ఆ తర్వాత రోజంతా 

నీడలను వెంటాడుతుంది 
నెత్తిన ఎర్రకిరీటం 

పోటీకి పైకెత్తిన ముఖం 

దీనిని చూసేవాళ్ళివరూ లేకున్నా 
ఇక్కడా అక్కడా గర్వంతో 
హుందాగా తిరుగుతుంటుంది. 


ఎవరూ చూడరు 

ఎవరూ వినరు 

సూర్యుడు తన ప్రదక్షిణం ముగిస్తాడు 
అదప్పుడు పెంటకుప్ప చాటునే 
నిద్రపోతుంది ఆనందంగా, తృప్తిగా 
తన అహంకారాన్ని రెక్కలచాటున 
సూర్యోదయంవరకు దాచుకొంటుంది. 


ఆహ్నికం/65 


Digitized by PPRACHIN, SOA 


(రెండు) 
అందరికీ నీతి వాక్యాలు చెపుతుంటుంది 
జ్ఞాన ప్రకాశం గురించి మాట్లాడుతుంది 
కాని తాను స్వయంగా వెలుగుతో ఢీకొంటూ 
చీకటి కోణాలనైపు పరుగెత్తుతుంది 


దట్టమైన చెట్ల ఆకులమాటున. 

దినమంతా మౌనంగా కూర్చుంటుంది 
కళ్ళుమూసుకొని వేదాంతధోరణి నటిస్తుంది 
తన అంధత్వాన్ని దాచుకోటానికి 


చెట్టుతొర్రలో అంతా నిశ్శబ్దం 
దరిదాపులెవరూలేరు 

అయినా ధ్యానమగ్న అయినట్లు 
ఎదురుగా చూస్తూ ఉంటుంది 

విలక్షణ దృష్టితో. 

వయోవృద్ధలా తలాడిస్తూ 

అందరికీ ఊరట కలిగిస్తూ ఉంటుంది 


చెట్లసందుల్లోనుండి 

చివరి దీపం కూడా ఆరిపోగానే 
చెట్టుతొర్రనుండి ఇవతలికి వస్తుంది 
తనకాలి గోళ్ళతో 

మూఢవిశ్వాసాలన్నీ పట్టుకొని 

ఒక కొమ్మనుండి మరోకొమ్మకు ఎగురుతూ 
చీకటి ముద్దలతో పాటు 

భూమిపైన వెదజల్లుతుంది. 


66 /జగన్నాథప్రసాడ్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


అందుబాటు 


తలుపు తెరవగానే భూమి, 

సముద్రం, పర్వతం, అరణ్యం, సరోవరం 
కళ్ళు తెరవగానీ ఆకాశం, 

చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు 
కాలు కదల్చగానీ స్వర్గము, 

అమృతము, అప్పరసలు, నందనవనము. 


చేయి చాచగానీ సౌహార్ణత 
ఒకే చూపులో అనురాగం 
ఒకే ఒక ఉత్తరంతో ప్రేమ 
స్పర్శమాత్రంతో సమర్పణ 
కునుకు రాగానీ స్వప్నం 
ఒకే మంత్రంతో మోక్షం 
ఒకే శ్వాసతో నిర్వాణం 


హస్తంలో భవిష్యత్తు 

బొటనవేలు నిశ్చయించే 

రంగస్టలంలోని జీవనమృత్యువులు 
చేయిచూపించగానీ 

రాస్తాబంద్‌ 

కనురెప్పవాల్చగానీ 

ఇంద్రజాలం మాయం 

పావులు చేతినుండి జారగానీ మహాభారతం 
బటన్‌ నొక్కగానీ ప్రపంచయుద్ధం 


ఆహ్నికం/67 


Digitized by PPRACHIN, SOA 


కాగితం మీద గుర్తుపెట్టగానే 
ప్రజాస్వామ్యంనుండి నిరంశకుశత్వం 
దేశ సౌభాగ్యాన్ని నియంత్రిస్తుంది 
హస్త చిహ్నం 

ఒక చేవాలుతో ఆత్మ సమర్పణ 

ఒక అణువుతో నగర విధ్వంసం 


పిడికిలి భాగ్యం, భపిష్యత్తు 

కంటి చూపు చివరలో ఆకాశం 

తల్లి చేతిలో బిడ్డచేయి 

తుపాకిమీద హంతకుని చూపుడువేలు 
స్వర్గంలోని తటస్థ చంద్రుడు 

ఒకే ఒక పిలుపుతో 

పిల్లవాడి కోమలహస్తంలోకి దిగివస్తాడా 

లేక ముక్కముక్కలై క్రిందకు పడుతాడా 
తీవ్రవాది పేర్చిన ఒకే ఒక తుపాకి గుండుతో. 


68 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


బాలియాపాల్‌ 


ఎవరి ఆట ఇది, ఎవరి కాలమిది 
బాలియాపాల్‌, బాలియాపాల్‌ 


బాలియాపాల్‌ పుణ్యక్షేత్రం 
కురుక్షేత్రం కాదు ధర్ష్షేత్రం 
ఇక్కడ లోపలికి వెళ్ళేముందు 
పాదరక్షలు వదిలి పెట్టు 
చేతులలోని ఆయుధాలన్నీ 
దూరంగా పెట్టు 
తలవంచుకొని రా 

చేతులు జోడించిరా 

ఈ పవిత్ర ప్రాంగణంలోకి 


బాలియాపాల్‌ సత్యానికి 

పరీక్షా స్థలం 

ప్రజాభి ప్రాయమే 

న్యాయానికి గీటురాయి 
అహింసకు ప్రయోగశాల 
బారియాపాల్‌ అంతిమయుద్ధం 
ప్రజాశక్తికి సామర్భ్యానికి 
ధర్మానికి, నిరంకుశత్వానికి 
EONS, మానవత్వానికి. 


బాలియాపాళల్‌కు తెలియదు 


అమెరికా ఎక్కడో, రమ్య ఎక్కడో 
ఆహ్నికం/69 


Digitized by PPRACHIN, SOA 


హిరోషిమా ఎక్కడో, పోఖరాన్‌ ఎక్కడో 
బాలియాపాల్‌కు ఇంతమాత్రమే తెలుసు 
ఆకలంటే ఏమిటి ? 

పిడికెడు ధాన్యమంటే ఎంత ୨ 


ఇక్కడిరైతు గుర్తిస్తాడు కేవలం 
మేఘాలను, వర్గాన్ని, మట్టివాసనను, 
చెట్లను, పంటను, క్షామాన్ని, మిడుతల దండును. 


బాలియాపాల్‌ భవిష్యత్తు కాలమే 

రైతుకిక్కడ సార్వభౌమాధికారాలున్నాయి 
ఇక్కడ అస్త్రాలు లేవు, శస్తాలులేవు 
సైన్యంలేదు, శీతలయుద్ధంలేదు 

ఇక్కడ ఉన్నదల్లా మట్టి, నీళ్ళు, చెట్లు చేమలు 
అణచలేని మానవశక్తి 


ఇక్కడ పంటమొక్కలు పెళ్ళగించి 

నీవు తుపాకులు నాటవచ్చు 

ఎరువుకు బదులు మందుగుండు సామగ్రి చల్లవచ్చు 
నీటికి బదులు రక్తం పారించవచ్చు 

అయినా బాలియాోపాల్‌ మట్టినుండి 

చివరకు ధాన్యమే పండుతుంది 

కాని ప్రక్షేపాస్తాలుకాదు. 


70 /జగన్నాథప్రసాద్‌ దాస్‌ 


Digitized by PPRACHIN, SOA 


డాక్టర్‌ జగన్నాథ ప్రసాద్‌ దాస్‌ (జె.పి. దాస్‌) ఒరిస్సాలోని పూరీలో 1936లో జన్మించారు. 
ఉత్కళ, అలహాబాద్‌ యూనివర్సిటీలలో విద్యాభ్యాసం చేశారు. ఇండియన్‌ అడ్మిని స్టీటివ్‌ సర్వీసులో 
చేరారు. కాని సాహిత్య, పరిశోధన రంగాలలో నిరాటంకంగా కృషి కొనసాగించటానికి పదవీవిరమణ 
చేశారు. తొమ్మిది కవితా సంకలనాలు, నాలుగు కథా సంకలనాలు, నాలుగు నాటకాలు, చారిత్రిక 
నవల, పిల్లలకోసం కవితలు Prd. వీరి రచనలను వివిధ భాషల్లోకి అనువదించడం జరిగింది. వీరి 
నాటకాలను రేడియో, టెలివిజన్లలో ప్రసారం చెయ్యటమేగాక, వివిధ ప్రాంతాలలో ప్రదర్శించటం 
జరిగింది. 

వీరి రచనల ఆంగ్లానువాదాలలో ఫస్ట్‌పర్సన్‌, లవ్‌ ఈజ్‌ ఎ సీజన్‌, టైమ్‌స్కేప్స్‌, సైలెన్సస్‌ 
(కితా సంకలనాలు), బిఫోర్‌ ది సన్‌సెట్‌, ది అండర్‌ డాగ్‌ (నాటకాలు), ది మాజిక్‌ డీర్‌, ది ఫర్‌బిడన్‌ 
గ్రీట్‌, ది స్పైడర్స్‌ వెబ్‌ (కథా సంకలనాలు) ఉన్నాయి. 

సాహిత్య అకాదెమీ అవార్డు పొందిన “ఆహ్నికి” అనీ కవితా సంకలనంలో ముప్పయి 
కవితలున్నాయి. జీవితాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ, ఎన్నో స్థాయిలలోని క్లిష్టస్థితుల ప్రతి క్రియలుగా 
ఈ కవితలు రూపొందాయి. ఇవి సరళమైన, సహజమైన భాషతో, ప్రజలమధ్య కవి పొందిన 
అనుభవాలను ప్రతిబింబిస్తాయి. ఆధునిక మానవుని మనసులో అంతర్గతంగా ఉన్న 
ఒంటరితనం, అనిశ్చితత, ఛిన్నాభిన్నమైన అస్తిత్వంవల్ల వచ్చిన భయం, వీటన్నిటితో పోరాటం 
వీటిలో కనిపిస్తుంది. మానవ అస్తిత్వం మీద దుఃఖాల ప్రభావ చిత్రణ, కల్పనలలో, భాషలో 
తాజాతనం, లోతుగా ధశ్నించే ఆరాటం, బౌద్ధిక తేజంగల ఈ ఒరియా కవితలు భారతీయ 
సాహిత్యాన్ని ఎంతగానో సుసంపన్నం చేశాయి. ఈ కవితలకు 1992వ సంవత్సరంలో సాహిత్య 
అకాదెమీ అవార్డు లభించింది. 

ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, అనువాదకులు డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి ఈ కవితలను 
తెలుగులోకి అనువదించారు. వీరి మూలరచనలు, అనువాదాలు ఇంగ్లీషు తెలుగు. భాషలలో 
ఉన్నాయి. అవార్డులను, గుర్తింపులను పొందాయి. వీరి మూలరచనలు కొన్ని ఇతర భారతీయ 
భాషలలోకి అనువదింప బడ్డాయి. 


T= 


7881 Cover Design : P.S. Kumar 


Digitized by PPRACHIN, SOA 


